





అలవాట్లు పొరపాట్లు 


పిల్లల ఆరోగ్యానికి మారాలు 








ALAVATLU - PORAPATLU 
By VEDAGIRI RAMBABU 


Published by : Director & Special Officer, ౧.౧. Baalala Akademi 
% Jawahar Bal Bhavan, Public Gardens, Hyderabad - 500 004. 


ప్రచురణ సంఖ్య : 103 
మొదటి ము[ద్రణు : 1993 
(పతులు : 5,000 


వెల ! 6-00 ష్‌ 


ముఖ చిత్రం : 
లోపలి బొమ్మలు: ఆనంద్‌, ఎవిబిఎస్‌. 


టైప్‌ సెట్టింగ్‌ 1 

గాయత్రి ఆర్స్‌ ప్రింటర్స్‌, 
5-9-33, బషీర్‌బాగ్‌, 
సప్తాదరాబాద్‌ - 500 029. 
ఫోన్‌ : 230210 


ము[దణ : 
పానో గ్రాఫర్స్‌ 
హైదరాబాద్‌. 


(పతులకు : 
ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 


జవహర్‌ బాల భవన్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, 
హౌదరాబాద 500 004. 


తొలిపలుకు 


బాలలకు విద్యావైజ్ఞానిక సాంస్కృతిక రంగాలలో క్రమ వికాసం 
కలిగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1976 లో ఆంధ్రప్రదేశ్‌ బాలల 
అకాడమోని స్థాపించింది. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ప్రారంభం చేసిన 
బాలల అకాడమికి, నాటి విద్యా సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ 
మండలి వెంకట కృషారావు తొలి అధ్యక్షులుగా ఉన్నారు. బాలల అకాడమీ తన 
లక్ష్యసాధనకోసం చేపట్టిన పథకాలలో బాల సాహిత్య ప్రచురణ పథకం కింద 
పిల్లలకు మంచి పుస్తకాలు (ప్రచురించే కార్యక్రమం ఒకటి. 


జవహర్‌ బాలభవన్‌ బాలల్లోని సృజనాత్మక కళలను ప్రోత్సహిస్తుంకే 
భాలభవన్‌లో మరొక భాగమైన బాలల అకాడమి బాలల విజ్ఞానోదయానికి కృషి 
చేస్తున్నది. బాలల సమగ్ర అభ్యుదయానికి ఇవి రెండూ రెండుకళ్ళు వంటివి. 
విజ్ఞానానికీ, వినోదానికీ రెండూ ఒకే వేదికగా విరాజిల్లుతున్నాయి. 


వివిధ వయోవరాల బాలల అవగావాన స్థాయికి తగినట్లు, సరళమైన 
భాషలో, తేలిక పదాలతో కథలు, గేయాలు, గేయకథలు, బొమ్మల కథలు, 
జీవితచరిత్రలు, నవలలు, వైజ్ఞానిక రచనలు (పచురించటం జరుగుతోంది. 
రాసిలో కాకుండా వాసిలో శ్రద్ధ వహించి, బాలల్లో విజ్ఞాన వినోద వికాసాలను 
"పెంపొందించి, వారికి ఉత్సమ బాల సాహిత్యం అందించటమే (ప్రధాన ధ్యేయంగా 
పెట్టుకొన్నది బాలల అకాడమి. 


అమృత తుల్యమైన బాలసాహిత్య సర్వస్వాన్ని ('ప్రచురించాలనే 
సదుద్దేశంతో వెలువరించిన పుస్తకాలలో ఇది ఒకటి. 


ఇకపై కూడా బాలలకు ఆసక్తిని కలిగించే పుస్తకాలను (ప్రచురించే 
ప్రయత్నాలు చేస్తున్నాము. ఉత్తమ అభిరుచిగల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు 
- మేము చేస్తున్న ఈ కృషిని బాలలకు అందుబాటులోకి తీసుకురావటానికి 
సర్వవిధాలా మాతో సహకరిస్తారని ఆశిస్తునాము. 


శారదా అశోకవర్ధన్‌ 


సంచాలనరులు మరియు (ప్రజ్యేకాధికారిణీ 
జవహర్‌ బాలభవన్‌, ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 


3 


(డి 


0 9౫ ర ౪ మి కై గై 


లా 
జ్‌ ఆతా టై లా oD 


విషయ సూచిక 


అలవాటు అంకేు.....? 

మన కోపమే మన శత్రువు 
ఎవరినైనా వెక్కిరిస్తి... 

చాక్షెట్లు ఎక్కువ కినకండేం......? 
నవు ముఖానికి అందం 

పళ్ళు ఎలా తోము కోవాలి? 
చిగుళ్ళనీ రోజూ ఎలా శుభ పరచుకోవాలి 
పెన్సిలు, పెన్ను రాసుకోవడానికే... 
మెల్ల అదృష్టం కాదు! 

కణాల నుండి (క్రమ నీక్షణా 

మనిషి పుట్టుక, "పెరుగుదల 
తుమ్ము, దగ్గు 

జీర్ణాశయంలో జరుగు [క్రియ 
అశుభ్రతే ఎన్నో రోగాలకు కారణం 


(0 ౦0 NN 0 ౮ 


12 
14 
16 
19 
21 
24 
26 
29 


అలవాటు అంకు...? 
లొ 


ఒక పనిని మనం మళ్ళి మళ్ళీ మనకి తెలీకుండా చేసుకు 
వోవడాని)'అలవాటు'అంటాం. 


ot 


ఈ అలవాట్లు చాలా రకాలు! అబద్దాలు చెప్పడం రాజు 
అలవాటు- దెబ్బలు తిన్నా నిజాలే పలకడం రాము అలవాటు. 
ఎడ్వడం తమ్ముళ్ళ, చెల్లెళ్ళ అలవాటు- వాళ్ళని ఊరగింపజే 
యడం పెద్దవాళ్ళ అలవాటు. 


బాగా చదువుకునే అలవాటుంట మంచి పిల్లవాడు 
అంటారు- చదువుకోని అలవాటుంటే చెడ్డపిల్లవాడు అంటారు. . 


కాబట్టి అలవాట్లతో మంచో, చెడ్డో చెప్పవచ్చు. మంచి 
అలవాట్టు ఉన్న వాళ్ళని అందరూ అభిమానిస్తారు-చెడ్డ అల 
వాట్లు ఉన్న వాళ్ళని అందరూ ఆమడదూరాన్సుంచుతారు! 
అవునా?ఇలా మనకి వ్యక్తిత్వాన్ని కలిగించే అలవాట్లు కొన్నయితే 
అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు మరికొన్ని! ఈ అలవాట్ల వల్ల 
ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, అందరూ అసహ్యించుకుం 
టారు కూడా! 


మరి, అటువంటి అలవాట్లని తెలుసుకుని, పొరబాటున 
కూడా వాటి వలలో పడకుండా ఉండడం మనందరం 
చేయాల్సిన పని. అందుకని ఆ అలవాట్లు-పొరబాట్లు ఎన్ని విధాల 
ఉంటాయో చూదాం. 





కొంతమంది పిల్లలు రాత్రిళ్ళు నిదపోయేప్పుడు పళ్ళు 
పటపటా కొరుకుతుంటారు. మన తమ్ముళ్ళు , చెల్లెళ్ళ దగ్గర 
మనకి ఆ అలవాటు కనిపించవచ్చు. ఇలాంటి అలవాట్లు 
కనిపిస్తే వెంటనే పెద్దవాళ్ళ దృష్టిలోకి తీసుకు వెళ్ళాలి. వాళ్ళు 
ఆ పళ్ళు కొరికే అలవాటు మానేట్లు చూస్తారు. 


కొంతమంది కోపంతోనో, సరదారో ఎక్కువగా పళ్ళని 
పటపటా కొరుకుతుంటారు. ఇదీ మంచి అలవాటు కాదు. 


సెన్సిల్‌తో రాస్తుంటే ఎలా అరిగిపోతుంటుందో, పళ్ళని 

గట్టిగా కొరుకుతుంకే అలాగే అరిగి పోతాయి. పళ్ళు అరిగితే 

నష్టాలు ఎన్నో. పెన్సిల్‌ అయితే మరొకటి కొనుక్కోవచ్చు. కానీ, 
6 


పళ్ళని అలా అనుకోలేము కదా! వాటిని జాగ్రత్తగా వాడుకుం 
టుంకేనే మనం ముసలి వాళ్ళమైనా అవి ఊడిపోకుండా 
ఉంటాయి. (ప్రతీ రోజూ పళ్ళని, చిగుళ్ళని, నాలుకని శుభప 
రచుకుంటూఉండాలి. 





చేతిలో పెన్సిల్‌గాని, కళ్ళ జోడుగాని ఉంకే-వాటికొ నల్సి 
పళ్ళ మధ్య పెట్టి నములుతుండడం మరికొంతమంది అల 
వాటు. ఇలా చేయడం వల్ల పళ్ళు అరగవచ్చు, లేకపోతే పళ్ళ 
మధ్య ఖాళీలేర్చడవచ్చు. ఇలా పళ్ళ మధ్య ఖాళిలున్నవాళ్ళని 
'తొర్రిపళ్ళు' అని వెక్కిరిస్తుంటాం కూడా! మనం మాటాడే 
టప్పుడు గాలి పళ్ళ మధ్య నుండి వస్తుంటుంది. పళ్ళ మధ్య 
ఎడం ఎక్కువగా ఉంకేమాట తొస్సిపోయే అవకాశం ఉంటుం 
ది. ముందుపళ్ళ మధ్య ఖాళీలుంకే ఈ ఇబ్బంది మనకి ఇంకా 


7 


ఎక్కువగా అనిపిస్తు ంటుంది. కాబట్టి పళ్ళ మధ్య ఆహారాన్ని 
తప్ప, మరిదేన్నీ ఉంచి నమల కూడదు. 

కొంతమంది పళ్ళతో మూతలు తీస్తారు. వక్కలు లాంటి 
గట్టి పదార్థాల్ని నముల్తుంటారు. ఇంకొంత మంది చొక్కా చివర్లు 
నముల్తుంటారు. ఇవన్నీ మంచి అలవాట్లు కావు. మరికొంత 
మంది గోళ్ళని, పిన్నుల్ని పళ్ళ మధ్య ఇరికించి గీస్తుంటారు. 
ఇవీ మంచి అలవాట్లు కావు! 











న్‌ 
| ల Df a 


డగ క్ష 


బౌకట్లు ప్లైస్వీట్టు రూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా 
తింపే ఈ “తీపి పదార్థాల భాగాలు పళ్ళకి, చిగుళ్ళకి మధ్య 
భాగంలో ఇరుక్కుపోయి కుల్ళిపోతాయి. అక్కడ సూక్ష్మజీవులు 








8 


ననా — 


చేరడంతో క్రమంగా ఆ పళ్ళు పుచ్చిపోతాయి. ఆహారంతో 
పాటు స్వీట్లని తీసుకోవడం కన్నా విడిగా తీసుకోవడం వల్ల 
హాని ఎక్కువగా జరుగుతుంది. 


అసలు పళ్ళు రావడానికి ముందు పిల్లలకి వచ్చే పళ్ళని 
'పాల పళ్ళు 'అంటారు. ఈ పాలపళ్ళు ముందు వచ్చే శాశ్వత 
పళ్ళకి "పైలటో లాంటివి. అందుకని పిల్లలు ఈ పాలపళ్ళని 
జాగ్రత్తగా ఉంచుకోవలసిన అవసరం ఎంతో ఉంది. పాలపళ్ళు 
ఇలా పుచ్చిపోయి ఊడిపోవాల్సిన సమయంకన్నా ముందే 
ఊడిపోతే ఆ స్థానంలో కొత్తపన్సు వచ్చేలోపు పక్కనున్న పళ్ళు 


అటు వంగుతాయి. తర్వాత వచ్చే కొత్త పన్నుకి సరైన సానం 


ఉండదు. దాంతో ఎగుడుదిగుడు పళ్ళు, వంకరపళ్ళు రావడా 
నికి అవకాశముంది. 





పళ్ళు, "పెదాలే మన నవు నీర్‌ అందాన్ని చ్చేవి. అందమైన 
పళ్ళుం కునే అందమైవ నవ్వు ఉండేది. అందమైన నవు 0 
ఉంపేనే అందరూ అభిమానించెది. అందుకని పళ్ళని అంద 
౦గా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. 


నోటిలో సూక్ష్మ జీవులు ఎందుకు చేరుతాయి? 


మనం ఏమి తిన్నా నోటి ద్వారానే కదా లోపలికి వెళ్ళేది. 
మరి సరిగా పళ్ళు తోముకోలేదనుకోండి, నాలుకను సరిగ్గా 
శుభ పరచుకోలేదనుకోండి. అక్కడున్న సూక్ష్మ జీవులన్నీ తినే 
ఆహారంతో పాటు లోపలికి వెళ్ళి పోతాయి కదా! సూక్ష్మ జీవులు 
లోపలికి వెళ్తే రకరకాల రోగాలు రావచ్చు. 





10 


పళ్ళని తోముకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. 


బ్రష్‌ని నోట్లో పళ్ళమాద చిగుళ్ళకి 45 ఉండేట్లు ఉంచి 
గుండ్రంగా రుద్దాలి. పళ్ళమాద అంకు నమిలే భాగం మోద, 
పళ్ళ వెనక కూడా బ్రష్‌తో శుభం చేయాలి. బ్రష్‌ చివర్లు మెత్తగా 
ఉండాలి. గట్టిగా పళ్ళమాద బ్రష్‌తో తోమితే పళ్ళు తెల్ల 
బడతాయనుకోకూడదు, అలా గట్టిగట్టిగా తోమడం వల్ల పళ్ళపై 
ఉన్న ఎనామిల్‌ అనే పొర అరిగిపోతుంది. పళ్ళు తెల్లగా 
రనిపించేది ఎనామిల్‌ వల్ల! ఎనామిల్‌ అరిగిపోవడం వల్ల పళ్ళు 
కాంతివిహినమవుతాయి. అతివేడి, అతిచల్లని పదార్థాల్ని తీసు 
కొనే అలవాటు ఎనామిల్‌కి చెడుపు చేస్తుంది. 


పళ్ళ మధ్య ఇరుక్కునే సన్నని ఆఆహార పదార్లాల్ని రూడా 
ఎప్పటికప్పుడు తీసేస్తూఉండాలి. అందుకు గుండు సూదుల్ని 
పళ్ళ మధ్య గుచ్చకూడదు. ఫ్లాసింగ్‌ ద్వారా సన్నని దారంతో 
పళ్ళ మధ్య జాగ్రత్తగా శుభ పరచాలి. టూత్‌ బబష్‌ జొరబడలేని 
పళ్ళ మధ్య సన్నటి భాగాలలో శుభ్రపరచడానికి ఈ ఫ్లాసింగ్‌ 
దారాన్ని ఉపయోగిస్తారు. రెండు చూపుడు వేళ్ళకు ఈ దారం 
రెండు కొనల్ని కట్టి మధ్యకి జు రిపి శుభ్రపరచాలి. రోజూ రెండు 
పూటలా పళ్ళని తోముకోవడం మంచి అలవాటు. అలాగే ఏది 
తిన్నా నోటిని నీటితో పుక్కిలించాలి. 


చిన్న పిల్లలు ఏడుస్తుంటే గబుక్కున పాల పీకని 

నోటికందించడం చూస్తుంటాం. తల్లి దగ్గర చూసి కొందరు 

అన్నలు, అక్కలు తమ తమ్ముడు, చెల్లెలు ఏడ్వకుండా 
11 


చూడడానికి అలా పాలసీసాని నోట్లో పెడుతుంటారు. పిల్లలు 
ఆ పాలని తాగుతూ అలాగే నిద్రపోతారు. అలా నిద్రపో 
యేప్పుడు కొంచెం పాలు కూడా వాళ్ళ వస్తున్న పళ్ళ దగ్గరకు 
చేరిఉంటాయి. అలా ఎక్కువ సేపు పంచదార పాలు నోట్లో 
ఉంటే క్రమంగా సూక్ష్మజీవులు చేరవచ్చు. అందుకని నిద్రపో 
యేప్పుడు పిల్లలు నీటికి పాలసీసాని అందించకూడదు. 
వేడిచేసి చల్లార్చిన నీటిసీసాని అందించాలి. 





పిల్లలు ఆడుకుంటుంకే ఒక్కోసారి దెబ్బలు తగిలి పళ్ళు 
మధ్యలో విరిగి పోవచ్చు. లేకపోతే కొన్ని పళ్ళు పూర్తిగా 
ఊడిపోవచ్చు. అమ్మా నాన్న గార్రకి ఈ విషయాల్ని చెబితే ఎక్కడ 


12 


కోప్పడతారో అనే భయంతో పన్సు విరిగిన సంగతి కూడా 
పెద్దవాళ్ళకు చెప్పరు. పన్ను మనకి కనిపించేదేకాదు, కొంత 
భాగం చిగుళ్ళలో కూడా ఉంటుంది. కొంత భాగం చిగుళ్ళలో 
అలాగట్టిగా ఉండడం వల్లనే పళ్ళు కదలకుండా గట్టిగా 
ఉంటాయి. చిగుళ్ళు వాడైపోతే పళ్ళ మొదళ్ళు కదుల్తాయి. 
అందుకని పళ్ళు గట్టిగా ఉండడానికి చిగుళ్ళని శుభ్రంగా 
ఉంచుకోవాలి. ప్రతీరోజూ, చూపుడు వేలితో చిగుళ్ళని సున్నితంగా 
మర్దనబస్తుండాలి. 


చిగుళ్ళ జాగ్రత్త సరే, ఇపుడసలు విషయానికొద్దాం. 
పన్ను బయటికి కనిపించే భాగం విరిగి పోతే మనం పన్నంతా 
విరిగి పోయిందనుకుంటాం. కానీ చిగుళ్ళలో ఉన్న 'రూట్‌ 
అలాగే మిగిలి పోతుంది. దెబ్బ తినడంతో దానికి రక్త ప్రసరణ 
సరిగ్గా ఉండక ఆ భాగం పాడై పోయి ఉంటుంది. అందుకని 
దాన్ని తీయించేయక పోవడం వల్ల జబ్బులు రావచ్చు. అలాగే 
పళ్ళు పూర్తిగా ఊడిపోతే, వాటి స్తానంలో కొత్త పన్ను వచ్చే 
వరకూ ఆ స్థానంలోకి ప్రక్క పళ్ళు వంగకుండా ఖాళీ స్థానంలో 
“స్పిస్‌మెయింపినరొలను ఉంచుతారు. ఇవి ఖాళి పళ్ళ 
స్థానంలో ఉంచుకోవడం చాలా అవసరం. ఏదో ఒకటి తింటూ 
నోటిని ఎప్పుడూ ఆడిస్తూండడం కూడా మంచి అలవాటు 
కొదు. వక్క, ఆకులు లాంటి అలవాట్ల వల్ల పళ్ళు దెబ్బతిం 
టాయి. పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన 
ఆహారం ఎండు ద్రాక్ష ఖర్జూర, డ్రైఫ్రూట్స్‌, పాలు, వెన్న; 
కారట్‌లాంటి పచ్చి కూరగాయలు; పాప్‌కారన్‌; పాలకూరలాంటి 


13 


ఆకుకూరలు! పడుకోబోయే ముందు ఏవీ తినకూడదు. భోజ 
నానికి, భోజనానికి మధ్యకూడ సాధ్యమైనంత వరకూ తక్కువ 
తినడం మంచిది. 


ముఖంలో పళ్ళతోపాటు మనకి కొట్టొచ్చినట్లు కనిపించేవి 
కళ్ళు. “కళ్ళు లేక పోతే కలియుగమే లేదు' అనే సామతరకూడా 
మన పెద్దవాళ్ళ దగ్గర మనం వింటుంటాం, 


ఊరికే కూర్చుంటే కళ్ళ రెప్పల చివర్ల నున్న వెంటుకల్ని 
లాగడం కొంత మందికి అలవాటు. కంటికి రెప్ప కాపలా 
అయితే, రెప్పలకి కనువెంట్రుకలు (బ్రష్‌ లాంటివి. వాటిని 
లాగడం మంచిది కాదు. 


We 
శ్‌ 4జీ? ల, 
ఇకో ల ‘ 
, ॥ 0 wads. i 
ro “5 
4 
(స్త 
టీ 


$ 


53 


స rf 





<A 





14 


“పెన్సిల్‌, పెన్నులాంటి వాటితో కంటి దగ్గర రాస్తుంటారు. 
అలా రాసేప్పుడు పొరబాటున జారి కంట్లో పొడుచుకొ నవచ్చు. 
కన్ను చాలా సున్నితమైన భాగం. దానికి ఏమాత్రం వత్తిడి 
తగిలినా చూపు దెబ్బతినవచ్చు. కంటిలోని రక్తనాళాలు దెబ్బతిం 
చే చూపు దెబ్బతింటుంది. కాబట్టి పెన్సిల్‌ లాంటి వస్తువులని 
కంటి దగరకు తీసుకువెళ్ళే అలవాట్లుంకే మానుకోవాలి. కర 
బిళ్ళలాంటి ఆటలు ఆడడం కూడా మానుకోవాలి. ఇలాంటి 
ఆటలు ఆడుతుంటే కర్ర బిళ్ళలు కంటికి తగిలి చూపు పోయే 
(ప్రమాదం ఉంది. కంటికి ఎలాంటి దెబ్బ తగిలినా నిర్లక్ష్యం 
చేయక, తల్లిదండ్రులకు చెప్పి వెంటనే కంటి డాక్షరుకి చూపాలి. 


ఎలా చదువకూడదు? 


కొంత మంది పిల్లలు పుస్తకం చేతిలో పెట్టకుని అటూ 
ఇటూ నడుస్తూ చదువుతుంటారు. మరికొంత మంది పడుకుని 
చదువుతుంటారు. ఇంకొంతమంది సరైన వెలుతురు లేని చోట 
కూర్చుని చదువుతుంటారు. ఈ అలవాస్తేవీ మంచివి కావు. 
ఈ అలవాట్ల వల్ల కంటిచూపు దెబ్బతినే (ప్రమాదముంది. 
వీరోచితంగా కొంతమంది దీపావళి సమయాల్లో టపాకాయల్ని 
చాలా దగ్గరుండి కాలుస్తుంటారు. ఇదీ ప్రమాదకరమైన పనే! 


అంటురోగాలు అంకు...? 


బాక్టీరియా, వైరస్‌ అనే అతి సూక్ష్మజీవులు వాతావరణంలో 

ఉంటాయి. ఇవి మన కంటికి కనిపించవు. వాతావరణంలో 

కలిసి ఉండి మనం పీల్చే గాలి, తినే ఆహారం, గాయాల ద్వారా 
15 


శరీరంలో పలికి వెళ్ళి హాని కలిగిస్తుంటాయి. ఇలా వచ్చే వ్యాధులు 
అంటువ్యాధులు. గాలి, నీరు, ఆహారం, వాడుకొనే వస్తువుల 
ద్వారా ఈ అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి 
అంటుతుంటాయి. అందుకని ఎవరికైనా ఏ విధమైన అం 
టువ్యాధి వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇతరులకి 
అంటించిన వాళ్ళమవుతాం. 


కళ్ళకలక అంటువ్యాధులలో ఒకటి! 


ఈ “కళ్ళకలక' వస్తే కళ్ళు ఎర్రబడతాయి, కంట్లో ఇసుక 
పడినట్లు గరగరలాడుతుంటుంది. ఈ కళ్ళకలక వచ్చే ముందు, 
వచ్చినపుడు కళ్ళు బాగా పుసికట్టి అతుక్కుపోతుంటాయి. ఒక 
కంటికి వచ్చిందంకే రెండో కంటికి ఇది తప్పకుండా వస్తుంది. 
ఇలా కళ్ళకలక వస్తే తగ్గేవరకు పాఠశాలకు వెళ్ళకూడదు. వెళ్ళే 
మిగతా పిల్లలకు*కుది అంటుతుంది. 


ఇంట్లో కూడా కళ్ళు తుడిచే తుండు, వాడే సబ్బు లాంటి 
తామువాడే మిగతా వస్తువులు ఎవ్వరూ వాడకుండా చూడాలి. 
లేకపోతే వాళ్ళకీ ఈ అంటు వ్యాధి రావచ్చు! కంటిని చన్నీటితో 
శుభ్రపరచి ఈ అంటువ్యాధిని పోగొట్ట మందు చుక్కల్ని కంటిలో 
వేసుకుని, విశ్రాంతి తీసుకోవాలి. 


ఇరుకు ప్రదేశాల్లో, అనారోగ్యకర పరిస్థితుల్లో "పెరిగే పిల్లల్లో 

వచ్చే కంటి ఎరుపు వేరు! ఇది వైరస్‌ అనే అతి సూక్ష్మజీవుల 

వల్హ వస్తుంది. కంట్లో ఏదో పడినట్టు అనిపిస్తుంటుంది. ఇదీ 

అంటు వ్యాధే! ఇలా కళ్ళు ఎ(ర్రబడితే వెంటనే తగిన చికిత్స 
16 


చేయించాలి. లేకపోతే క్రమంగా చూపు దెబ్బ తినవచ్చు. కన్ను 
చాలా సున్నితమైన అవయవం. దీనికి ఏ అనారోగ్యం కలిగినా 
నిర్లక్ష్యం చేయకుండా పెద్దవాళ్ళకు చెప్పి తగిన చికిత్స 
చేయించాలి. 


శరీరంలో పలికి వెళ్ళి హాని కలిగిస్తుంటాయి. ఇలా వచ్చే వ్యాధులు 
అంటువ్యాధులు. గాలి, నీరు, ఆహారం, వాడుకొనే వస్తువుల 
ద్వారా ఈ అంటు వ్యాధులు ఒకరి నుంచి మరలొకరికి 
అంటుతుంటాయి. అందుకని ఎవరికైనా ఏ విధమైన అం 
టువ్యాధి వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇతరులకి 
అంటించిన వాళ్ళమవుతాం. 


కళ్ళకలక అంటువ్యాధులలో ఒకటి! 


ఈ “కళ్ళకలక' వస్తే కళ్ళు ఎర్రబడతాయి, కంట్లో ఇసుక 
పడినట్లు గరగరలాడుతుంటుంది. ఈ కళ్ళకలక వచ్చే ముందు, 
వచ్చినపుడు కళ్ళు బాగా పుసికట్టి అతుక్కు పోతుంటాయి, ఒక 
కంటికి వచ్చిందంటే రెండో కంటికి ఇది తప్పకుండా వస్తుంది. 
ఇలా కళ్ళకలక వస్తే తగ్గేవరకు పాఠశాలకు వెళ్ళకూడదు. వెళ్ళే 
మిగతా పిల్లలకు కది అంటుతుంది. 


ఇంట్లో కూడా కళ్ళు తుడిచే తుండు, వాడే సబ్బు లాంటి 
తామువాడే మిగతా వస్తువులు ఎవ్వరూ వాడకుండా చూడాలి. 
లేకపోతే వాళ్ళకీ ఈ అంటు వ్యాధి రావచ్చు! కంటిని చన్నీటితో 
శుభపరచి ఈ అంటువ్యాధిని పోగొట్టే మందు చుక్కల్ని కంటిలో 
వేసుకుని, విశ్రాంతి తీసుకోవాలి. 





ఇరుకు ప్రదేశాల్లో, అనారోగ్యకర పరిస్థితుల్లో పెరిగే పిల్లల్లో 

వచ్చే కంటి ఎరుపు వేరు! ఇది వైరస్‌ అనే అతి సూక్ష్మజీవుల 

వల్ల వస్తుంది. కంట్లో ఏదో పడినట్టు అనిపిస్తుంటుంది. ఇదీ 

అంటు వ్యాధే! ఇలా కళ్ళు ఎర్రబడితే వెంటనే తగిన చికిత్స 
16 


చేయించాలి. లేకపోతే క్రమంగా చూపు దెబ్బ తినవచ్చు. కన్ను 
చాలా సున్నితమైన అవయవం. దినికి ఏ అనారోగ్యం కలిగినా 
నిర్లక్ష్యం చేయకుండా పెద్దవాళ్ళకు చెప్పి తగిన చికిత్స 
చేయించాలి. 


17 










ల 
PD 


మెల్ల అదృష్టమని కొ.:దరు అనుకుంటూ ఉంటారు. కానీ 
అది తప్పు. అదీ ఒక ద షి లోపమే! దానికీ చికిత్స అవసరం, 





సరైన ఆహారపదార్లాలు తీసుకోకపోయినా కొన్ని కంటి 
జబ్బులు వస్తాయి. రేచీకటి అలాంటి వాటిలో ఒకటి, కాస్త 
చీకటి పడితే కళ్ళు సరిగా కనిపించవు. అలాగే ఒక్కోసారి 
కంటిలోని నల్ల గుడ్డుమిద చిన్న చిన్న తెల్లమచ్చలు వస్తుం 
టాయి. కన్ను గుడ్డు ఎండి పోవడం కూడా ఒక లక్షణం, 
ఇలాంటి లక్షణాలన్నీ విటమిన్‌-ఎ మనం తీసుకునే ఆహారంలో 
సమృద్ధిగా ఉండక పోవడం వల్లే వస్తాయి. . అందుకని 
విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే ఆహారాన్సి తీసుకోవడం అల 
వాటుచేసుకోవాలి. 


ర అజో ఒన్‌ 
చ వ పమననాాతనంనునడోాతంం. 


ఆకుపచ్చని కూరలలో, బొప్పాయి, మామిడి లాంటి 
పచ్చటి పళ్ళలో గుమ్మడి, మిరప, కారట్‌ లాంటి కూరల్లో, 
పాలు, వెన్న, కోడి గుడ్డు, చేపలు, ఎగ్రపామాయిల్‌ లాంటి 
వాటిలో విటమిన్‌ -ఎ అధికంగా ఉంటుంది. అందుకని ఇవి 
ఆహారంలో సమ ఎద్ధిగౌ తీసుకోవడం అలవాటు చేసుకుంటే 
పోషకాహార లోపంవల్ల చూపు దెబ్బతినడం పొరబాటున 
జరుగదు. విటమిన్‌ ఎ - చుక్కల మందు రూపంలోను, 
కాప్‌స్యూల్స్‌ రూపంలోను కూడా దొరుకుతుంది. 


మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజలవణాలు, 
మాంసకృత్తులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు సరిపడా ఉం 
డాలని మనకి ఉపాధ్యాయులు సైన్స్‌ పాఠాలు చెప్పేటప్పుడు 
చెప్తూ ఉంటారు. అవి సమృద్దిగా ఉండే ఆహారాన్ని తీసుకో 
వాలంకే ఏ ఆహార పదార్గాలలో ఏవి ఎక్కువగా ఉంటాయో 
తెలుసుకోవాలికదా? విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే పదార్దాల 
గురించి తెలుసుకున్నాం. 


విటమిన్‌-బి లోపిస్తే నోటి దగ్గర పుళ్ళు వస్తాయి. పెదాలు 
ఎండి పోతాయి. నాలుక ఎరగా మారి మంట పుడుతుంటుంది. 
ఒక్కోసారి నాలుక మిద షగుళ్ళులాగా వస్తుంది. సూర్యరశ్మి 
బాగా తగిలే కాళ్ళు, చేతులు, మెడ, పాదాలు లాంటి 
అవయవాల చర్మం భాగాల మాద 'మచ్చలులా వస్తాయి. 
విటమిన్‌-బి లోపంవల్ల “బెరిబెరి” అనే వ్యాధి వస్తుంది. చేతులు, 
కాళ్ళ మాద సెన్సేషన్‌ తగ్గుతుంది. గుండె కూడా దెబ్బతిన 
వచ్చు ఈ వ్యాధి వల్ల. శరీరంలో ఉబ్బరం కనిపిస్తుంది. కాయ 

19 


గూరలు, పప్పు ధాన్యాలు, నూనె విత్తనాలు, ఆకుకూరలు, 
పాలు, మాంసం, వేరుశనగ, జీడిపపు ఎః కోడిగుడ్డలో విటమిన్‌- 
బి అధికంగా ఉంటుంది. 


విటమిన్‌-సి ఆహారంలో లోపిస్తే ఎముకల వ్యాధి వస్తుంది. 
పండ్లలో విటమిన్‌ “సి అధికంగా న పళ్ళు 
ఆరోగ్యవంతంగా. ఉంచడానికి విటమిన్‌ “సి” కావాలి. కాబట్టి 
పళ్ళ రసాన్ని తాగడం మంచి అలవాటు. పళ్ళ రసం తాగడం 
వల్ల విరేచనం కూడా సాఫీగా అవుతుంది. మామూలు 
గింజలలో విటమిన్‌ “సి? ఉండదు. వాటిని ఒకరోజు నీటిలో 
నానవేస్తే మొలకెత్తడం ([పారంభిసాయి. మొలకెత్తే గింజల్లో 
విటమిన్‌ “సి ఉంటుంది. మిరు శనగలని ఒకరోజు నీటిలో 
నానవేసి చూడండి. మొలకలు రావడం ప్రారంభిస్తాయి. వాటిని 
తినండి. ఒంటికి మంచిది. 


'డీి విటమిన్‌ సూర్యకాంతి ద్వారా శరీరానికి లభిస్తుంది. ' 
సాయంత్రం ఎండకు మాత్రమే ఈ శక్తి ఉంటుంది. అందుకని 
సాయంత్రపు ఎండలో ఆటలు ఆడే పనితో శరీరానికి (శ్రమ 
కలిగించడం మంచిది. అలాగని ప్రొద్దున, మధ్యాహ్నం కూడా 
ఎండలో ఆడడం మంచిది కాదు. ప్రొద్దున, మధ్యాహృం 
ఎండలో విటమిన్‌ డి ఉండదు. శరీరాన్ని బృంది పెడుతుందా ' 
ఎండ. అందుకని సాయంకాలపు ఎండలో ఆడే అలవాకు 
మంచిది. ప్రొద్దున, మధ్యాహ్నం ఎండలో ఆడడం పొరబాటు. 





మన. శరిరం ఎన్నో కణాలతో, నిర్మితమవుతుంది. ఈ 
కణాలు ఇటుకలులా ఉంటే ఇటుకలతో ఇల్లుని నిర్మించినట్టు 
కణాలని పేర్చుకుంటూ శరీర నిర్మాణం జరుగుతుంది. మాం 
సకృత్తులతో కూడిన ఆహారం శరీరం పెరగడానికి తోడ్పడు 
తుంది. కాబట్టి, పెరిగే వయసులో వున్న పిల్లలందరూ 
మాంసకృత్తులు ఎక్కువగా వుండే పాలు, మాంసం, కోడిగ్రుడ్డు, 
పప్పుధాన్యాలు, గింజలు తినడం మంచిది. 


కణాలు పెరగడం పూర్తయిన తర్వాత ఒక్కో ప్రాంతం 
లోని కణాలు ఒక్కో పనికే ప్రధానంగా నిర్దెశింపబడతాయి. 
సంతానోత్పత్తి అవయవాలలో వుండే కణాలు సంతానోత్పత్తి 
(పనిలోనే నిమగ్నమవుతాయి. కంటిలోని కణాలు దృష్టికీ 


21 


తోడ్పడతాయి. బోన్‌మారో లోని కణాలు (కొత్త రక్త కణాలు 
తయారవడానికి తోడ్పడతాయి. . ఇలా ఏ పనిని చేసే కణాలు 
ఆ పనినే చేస్తాయిగాని వేరే పనిని చేయవు. కాబట్టి మనం 


కూడా మనం చేయాల్సిన పనులనే చేయాలిగాని న పనులు 
చేయాలని తాపత్రయపడకూడదు. చదువుకునే పిల్లలు చదు 
వుకోవాలి. అంతేగాని పెద్దవాళ్ళలా ఇతర విషయాలలో జొక్యం 
చేసుకోకూడదు. కణాల నుండి మనం (క్రమశిక్షణని అలవర 
చుకోవాలి. 





మరో విషయం కూడా మనం కణాల నుండి నేర్చుకోవాలి 
రక్త కణాలలో తెల్ల కణాలు వుంటాయని తెల్పుకదా! ఇవి 
రోగ నిరోధక శక్తినీ 'పెంపొందిసాయి. అంకే సూక్ష్మజీవులు 


22 


శరీరంలోకి ఏ భొగంనుండైనా గాయం ద్వారా లోపలికి ప్రవే 
శిసుంకే శరీరంలోని తెల్ల కణాలన్నీ ఆ ప్రాంతంలోకి 
పరుగెత్తుకుపోయి శరీరంలోకి (ప్రవేశించిన శతృజీవాలని 
ఎదుల్కోని చంపేస్తాయి. అలా చేయడం వల్లనే మనం చాలా 
రోగాల నుండి బయటపడుతున్నాం. ఈ యుద్దంలో చేనిపో 
యిన తెల్లకణాలే చీము రూపంలో బయటకు వచ్చేస్తుంటాయి. 
దేశభక్తిని మనం తెల్ల కణాల్ని చూసి నేర్చుకోవాలి. 





o న్‌ NAO 
NG 





వీటన్నింటి కన్నా మరో గమత్తయిన విషయం. 


మామూలుగా మనం సైన్స్‌ కాస్‌లో వింటుంటాం. ఏక 


కణ జీవులుగా ప్రారంభమై, రకరకాల పరిణామాల అనంతరం 
23 


జీవి నేటి మానవుని స్థితికి చేరింది అని! ఆ పరిణామ క్రమం 
మొత్తం మనకు మనిషి పుట్టుకలో కనిపిస్తుంది. ఏక కణాలైన 
స్పెర్మ్‌, ఎగ్‌ కలసి పిండ మేర్పడి, అది తొమ్మిది నెలలు తల్రి 
గర్భంలో పెరిగి, తదనంతరం బయటికి వస్తుంది. జీవుల 
పరిణామంలో ఏక కణజీవులు బహుకణజీవులుగా మారి జల 
చరాలుద్భవించాయి. తల్లి గర్భంలో శిశువు కొన్నాళ్ళు ద్రవంలో 
వుంటుంది. జన్మించిన తర్వాత ముందు నాలుగు కాళ్ళతో 
పారాడుతుంది. ఆ తర్వాతే ముందు చేతుల్ని పట్టు కోవడానికి 
వుపయోగిస్తూ, రెండు కాళ్ళమీద నిల్పోడానికి, నడవడానికి 
(ప్రయత్నిస్తుంది. మనం సైన్స్‌ పాఠంలో చదువుకున్నాం 
డార్విన్‌ సిద్ధాంతంలో - మనిషి కోతి నుంచి పుట్టాడని! ఆ 
లక్షణాలను పోలిన లక్షణాలు మనకి మన పెరుగుదలలో 
కనిపిస్తాయన్నమాట! ఇంతవరకూ గమనించకపోతే మా 
తమ్ముళ్ళు, చెల్లాయిలు ఎలా నడక నేర్చుకుంటున్నారో గమ 
నించండి. పిల్లలు బాగా గోల చేస్తుంటే అన్నీ కోతి బుద్ధులే 
అని పెద్ద వాళ్లు అంటుంటే వినలేదూ? పిల్లలు చేసి గోల 
కోతిగోల లాగే వుంటుంది. కానీ వయసు పెరిగే కొలదీ ఆ 
గోలని తగ్గించి, విజ్ఞానదాయకమైన విషయాల్ని తెలుసుకోవడానికి 
(ప్రయత్నించక పోతే మనలో పరిణామం లోపించినశ్సే! 
వయసు పెరుగుతున్నా మనం పెరగనక్రే! 


ల సరే, ఈ విషయాల్ని ఇంతటితో వదిలేసి మళ్ళీ 
తీసుకోవలసిన ఆహార పదార్గాలవైపు వద్దాం. 


24 


మాంసకృత్తుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 
పిండి పదార్దాలు ఏయే ఆహారపదార్లాలలో వుంటాయి? అవి 
ఎందుకూవాలి? ఈ విషయాలను పరిశీలిదాం. 


మనం ఏ పని చేయాలన్నా శ్రక్తికావాలి. ఈ శక్తి మనం 
తీసుకునే ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. ఆహారపదారా 
లన్నీ నోటి ద్వారానే లోపలికి వెళ్ళాలి కాబట్టి పళ్లు, నాలుక 
శుభంగా వుండాల్సిన అవసరం వుందని చెపు ఎకున్నాం. ముక్కు 
నుంచి శ్వాసనాళం ఊపిరితిత్తులలోకి పోతే, నోటి నుంచి 
ఆహారనాళం గొంతు ద్వారా కడుపులోకి వెళ్తుంది. 


ముక్కుగాలి పీల్చడానికి తోడ్పడితే, నోరు ఆవార పదార్థాల్ని 
జాగా నమిలి తినడానికి వుపయోగపడుతుంది. 


మనం ఆహారం ద్వారా తీసుకునే పిండి పదార్లాల్ని 
కార్చన్‌డయాకై డ్‌, నీరుగా విడగొట్టాలంట ఆక్సిజన్‌ కావాలి. 
అలా విడగొట్టినపు ఎడే శక్తి వుత్సన్న మవుతుంది. ఆ వర్తి 
సాయంతోనే మనం పనుల్ని చేసుకోగల్లుతున్నాం. కాబట్టి శక్తి 
కావాలంటే ఆహార పదార్థాలలో కార్బో హైడ్రేట్లని ఎక్కువగా 
తీసుకోవడంతో పాటు ఆక్సిజను చాలా అవసరమన్న మాకే 
కదా? 


25 





వొతావరణంలోని ఆక్సిజనులో దుమ్ము ధూళి కూడా 
వుంటుంది. అందుకని లోపలికి వెళ్ళే ఆక్సిజన్‌తో కలిసి (ప్రవే 
శిస్తున్న దుమ్ము ధూళిని ఆపడానికి మన ముక్కులో వెంట్రు 
కలుంటాయి. ఈ వెం[టుకల ద్వారా వెళ్ళేపు ఎడు వడకట్లబడి 
మంచి గాలి లోపలికి వెళ్తుంది. ఈ గాలి ద్వారా సూక్ష్మజీవులు, 
వైరస్‌లు ఎక్కువగా లోపలకు వెళ్తుంటే ముక్కు “తుమ్ము” 
ద్వారా వాటిని గట్టిగా బయటకు తోసేస్తుంది. ఊపిరితిత్తులలో 
నుంచి ఆక్సిజన్‌ని రక్తకణాలు తీసుకుని శక్తి విడుదలైన 
తర్వాత విడుదలైన కార్చన్‌డయాకై డ్‌ని ఊపిరితిత్తులలోకి 
పంపేస్తాయి. అందుకని మనం ఒకసారి ఊపిరి పీల్చుకోవడం 
ద్వారా ఆక్సిజన్‌ని లోపలకు తీసుకోగానే, నిశ్వాస ద్వారా 


26 


కార్చసన్‌డయాక్రైడని బయటికి పంపేస్తుంటాం. అంటే అవస 
రమైన ఆక్సిజన్‌ని తీసుకోవడంతోపాటు అనవసరమైన కార్బన్‌ 
డయాకై డని బయటకి పంపేయడం కూడా వెంటవెంటనే 
జరిగిపోతోందన్న మాట. అందుకని ఈ ఉఛ్వాస నిశ్వాసలకు 
మనం ఎటువంటి ఆటంకాన్ని కలిగించకూడదు. ముక్కుని 
ఎప్పుడూ గాలి లోపలకు బయటకు వెళ్ళడానికి వీలుగా 
శుభంగా వుంచుకోవాలి. ముక్కు రంధ్రాలలో చిన్న పిల్లలు 
పువ్వులు లాంటివి దూరుస్తుంటారు. అవి అడ్డంపడి శ్వాసకి 
ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముక్కు రంధ్రాలలో ఏవి పెట్టడం 
మంచి అలవాటు కాదు. వేళ్తుకూడా' వేళ్ళకు మట్టి తంటురద్‌. 
అది ముక్కు రంధ్రాలలో వేళ్ళ ద్వారా అతుకోవచ్చు. కాబట్టి 
ముక్కు రంధ్రాలలో, చేతులు బాగా కడుక్కోకుండా వేళ్ళని 
పెట్టకండి. 


మనం ఇలా వాతావరణంలోని గాలిలోని ఆక్సిజనుని 
తీసుకుని కార్బన్‌డయాకై డని బయటకు పంపేస్తుంకే 
కొన్నాళ్ళకి వాతావరణమంతా కార్చన్‌డయాకై ఎడ్‌తో నిండిపో 
వాలళకదా? మరి, అలా ఎందుకు జరగడం లేదూ? 


మొక్కలు ఆహార పదార్లాల్ని తయారుచేసు కోవడానికి 
కార్బన్‌ డయాకై డని వాతావరణంలోనుంచి తీసుకుని ఆక్సి 
జన్‌ని విడిచి పెడుతుంటాయి. కాబట్టి మనం ఆరోగ్యవంతంగా 
జీవించాలంకే ఎక్కువగా వృక్షాలు, మొక్కలు వుండడం 
చాలా అవసరమన్న మాట! 


కొంత మందికి నోటితో గాలి పీల్చే అలవాటు వుంటుంది. 
ముక్కులో అయితే దుమ్ము ధూళినడ్డుకో వడానికి వెంట్రుకలు 
27 


ంటాయి. నోరు గాలిని పీల్చడానికి కాదు గాబట్టి దాంట్లో గాలిని 
వడ కట్టడానికి వెంటుకలుండవు. దాంతో దుమ్ము ధూళితో 
కూడుకున్న గాలిలోపలికి (ప్రవేశించి అనారోగ్యం కలుగుతుంది. 
అందుకని ఏ పనికి వున్న అవయవాల్ని అందుకే వాడడం 
అలవాటు చేసుకోవాలి. లేకపోతే పొరబాకే అవుతుంది. 


మనం నోటితో శుభంగా ఆహార పదార్థాల్ని నమిలి తినాలి. 
అలా కాకుండా ఏ ఆటలకో అర్హంటుగా వెళ్ళిపోవాలని సరిగ్గా 
నమలకుండా గబగబా తినేసామనుకోండి! లోపల జీర్తమవడం 
కష్టమవుతుంది. అలాగే తొందర తొందరగా మింగు 
తున్న ప్పుడు గొంతులోకి వెళ్ళాల్సిన ఆహారపదార్థాలు పొరబా 
టున శ్వాసనాళంలోకి వెళ్ళవచ్చు. అలాంటి "పరిస్థితుల్లో 
పొరబాటున తనలోకి. వచ్చిన ఆహార పదార్లాల్ని శ్వాసనాళం 
నుండి వెనక్కి వెళ్ళగొట్టడానికి'పొర* బోతుంది. పొరబోవడ 
మంటే ఇదన్నమాట! అంతేగాని ఎవరో తలచుకోవడం కాదు. 
అలాగే “దగ్గు కూడా శ్వాసనాళం, ఆహారనాళాలలోకి (పవేశిం 
చిన వాటిని బయటకు నెట్టడానికి తోడ్పడే (ప్రక్రియ. 


28 





గొంతు భాగాన్నే ఈసో ఫాగస్‌ అంటారు. ఈ అవయవ 
౦లోని కండరాలు విచిత్ర గుణాన్ని కలిగి వుంటాయి. ఏదైనా 
గొంతులోకి (ప్రవేశించగానే వెనుక భాగం కండరాలు ముడు 
చుకుని, దాన్ని ముందుకు నెడతాయి. ఇలా మనకు తెలీకుండానే 
గొంతులోకి ప్రవేశించిన ఆహార పదార్థాలు ముందుకు నెట్టబడి 
జీరాశయంలోకి చేరుకుంటాయి. అందుకే గొంతులోకి జారిన 
దాన్ని మనం వెనక్కు తీసుకోవడం కష్టం. మన ప్రమేయం 
లేకుండానే అది ముందుకు వెళ్లిపోతుంది. 


గొంతు, జీర్ణాశయం మధ్య ఒక కవాటం వుంటుంది. ఈ 
కవాటం గొంతులోంచి ఆహారం జీరాశయంలోకి వెళ్ళడానికి 
వీలుగా వుండడమేకాదు జీరాశయంలోని పదార్థాలు తిరిగి 
గొంతులోకి రావడానికి అడ్డం పడుతుంది. అందుకనే మనం 
ఆహారం తీసుకున్న తర్వాత తల్లక్రిందులుగా నిల్చున్నా 
కడుపులోని ఆహార పదార్దాలు నోటి ద్వారా బయటకు రావు. 


29 


ఆహార పదార్థాలు జీర్ణాశయంలోకి రాగానే అటు ఇటు 
మర్పించబడి మెత్తగా తయారవుతాయి. అప్పుడే జీర్తాశయంలో 
తయారైన జీర్ణరసాలు కలుస్తాయి. అంక జీర క్రియ అక్కడే 
ప్రారంభమవుతుందన్న మాట! 


ఆహార నాళమంతటా లో పలివెపు మ్యూకస్‌ మెంటబేన్‌' అనే 
పొరతో కప్పబడి వుంటుంది. ఈ జిగురు పొర చక్కగా 
వున్నంతవరకు లోపలి అవయవాలకి ఏ ఇబ్బంది వుండదు. ఈ 
మ్యూకస్‌ మెంబైేన్‌ జీరాశయంలో మందంగా వుంటుంది. 
కాబట్టీ అక్కడ ఆమాలవల్ల దెబ్బతినదు. ఈ జీర్ణరసాలు 
గొంతులోకి వస్తే ఆ గోడలకున్న సన్నని పొర “త్వరగా 
దెబ్బతింటుంది. ఈ పొర దెబ్బతిని పుండు పడితే దాన్ని 
“అల్సర్‌ అంటారు. కడుపులో పుళ్ళు వంకే కారాలు, 
తినకూడదంటారు. సిగిరెట్లు, చుట్ట, బీడీలాంటి అలవాట్లు 
వుంటే అల్ఫర్స్‌ ఎక్కువగా వచ్చే ప్రమాదముంది. 


అలా జీర్ణాశయంలో జీర్ణక్రియ ప్రారంభమై, అక్కడ నుంచి 
ఆహార పదార్థాలు (పీగులలోకి వస్తాయి. మొదటి భాగంలో 
కాలేయము నుంచి కొన్ని జీర్ణరసాలు వచ్చి కలసి జీర్ణ [క్రియ 
పూర్తవుతుంది, 





మద్యపానాన్ని అలవాటు చేసుకోకూడదు 


త్రాగుడు లాంటి అలవాట్లుంటే కాలేయము దెబ్బతింటుం 

ది, అది వుత్వత్తి చేసే రసాన్ని వుత్పత్తి చేయలేక పోవడంతో 

జీర్ల క్రియ దెబ్బతింటుంది. మనం తీసుకునే ఆహారంలో వున్న 
30 


విషపదార్గాల్ని వేరు చేసి, బయటకు, పోయే మార్గంలోకి పంపేది 
కాలేయము, కాబట్టి కాలేయము దెబ్బతింకే విషపదార్థాలు 
ఆహార పదార్లాలతో కలసి, రక్తంలోకి (ప్రవేశిస్తాయి. శరీరంలోని 
రసాలు వ్యర్గపదార్లాలతో బయటకు వెళ్ళిపోకుండా వేరు చేసి, 
మళ్ళీ వాటి వాటి (ప్రటేాలకు పంపే పనిని కాలేయము 
చేస్తుంది. ఇలా శరీరానికి ఎంతో వుపయోగకారియైన కాలే 
యాన్ని వాడు చేస్తుంది మద్యం. అందుకని మద్యపానం 
లాంటి అలవాట్టకి ఎప్పుడూ దూరంగా వుండాలి. 

చిన్న (ప్రేగుల గోడలలోని సన్నని రక్తనాళాలు జీర్ణమైన 
అహార ఫదార్లాల్ని గ్రహిస్తాయి. మిగిలి పోయిన వ్యర్థ పదార్థాలు 
పెద్ద (ఫేవుల ద్వారా గుదము గుండా బయటకు వెళ్ళిపోతాయి. 


31 


మల విసర్జన ఎక్కడ బడితే అక్కడ చేయకూడదు. చాలా 
మంది బహిరంగ ప్రదేశాల్లో, మురుగు కాలువల (పక్కన 
చేస్తుంటారు. అలా మల విసర్దన చేసేప్పుడు ఆ ప్రదేశాల్లోని 
క్రిములు గుదము ద్వారా లోపలకు (ప్రవేశించే ప్రమాదముంది. 
అందుకని మల విసర్దన కూడా శుభమైన (పదేశాలలోనే చేయాలి. 
ఆ ప్రాంతాన్ని సరిగా శుభ్రం చేయిస్తుండాలి. మల విసర్దనకీ 
వెళ్ళేప్పుడు వాదరక్షలూ చాలా అవసరం. మల విసర్దస 
కార్యక్రమం పూర్తయిన తర్వాత చేతులు, కాళ్ళు శుభంగా 
కడుక్కోవాలి. 


పరిసరాల పరిశుభత చాలా అవసరం. కొంతమంది 
ఇంట్లోని చెత్తనంతా శుభంగా చిమ్మి, రోడ్డుమోద పోస్తుం 
టారు. ఇంట్లోని మురికి నీటిని కూడా రోడ్డు మోదకి వదులు 
తుంటారు. పరిసరాలు అపరిశుభంగా వుంకే అక్కడ చేరిన 
రకరకాల క్రిములు మన ఇంట్లోకి నెమ్మదిగా చేరుకుంటాయి. 
అందుకని ఇంట్లో శుభంగా వుంకే చాలదు పరిసరాల్ని 
పరిశుభంగా వుంచుకోవాలి. ఈ అలవాటుని అందరూ చేసుకో 
వడం చాలా అవసరం. 


త్రాగే నీటి విషయంలో కూడా చాలా జాగత్తలు తీసుకోవాలి. 
నిటి విషయంలో ఏ మాత్రం అనుమానమున్నా కాచి వడబోసి 
మరీ తాగాలి. మూతలు లేకుండా నీటి బిందెల్ని, ఆహార పదార్థాల 
గిన్నెలని వుంచకూడదు. అలా వుంచితే ఈగలు, దోమలు 
లాంటివి వాలి, వాటి కాలికున్న [క్రిములు నీటిలోకి, ఆహార 
పదార్గాలలోకి ప్రవేశించవచ్చు. గ్లాసులు, గిన్నెలు శుభంగా 


32 


కడిగి వాడుకోవాలి. ఇవన్నీ చేసుకోవలసిన మంచి అలవాటు. 
వీటిలో వేటిని వదిలేసినా పొరబాటు చేసినట్ల! 


మనం తినే ఆహారంలో విటమిన్లు, మాంసకృత్తులు, పిండి 


పదార్థాల గురించి తెలుసుకున్నాం. ఇక (కొవు ఏల విషయాని 
కొదాం- 


మాంసకృత్తులు, పిండి పదార్థాల కన్నా ఎక్కువ శక్తి 
నిచ్చేవి కొవ్వులు. మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తిని 
కేలరీలలో కొలుస్తారు. మనం చేసే పనికి ఖర్చయ్యే శక్తి 
ఎక్కువైతే-ఆ మిగిలిన శక్తి క్రొవ్వు రూపంలో శరీరంలో నిల్వ 
వుంటుంది. 


ఈ (క్రొవ్వు బాగా పేరుకుపోతే మనిషి లావవుతాడు. 
అందుకని మనకి అవసరమైన ఆహారం కన్నా ఎక్కువ తినడం 
చాలా చెడ్డ అలవాటు. అవసరమైనంత ఆహారాన్నే నిర్ణిత 
సమయాల్లోతీసుకో వాలి. 


శరీరంలోని (క్రొవ్వు కరిగి లావు తగ్గాలంటే అధికంగా 
శ్రమించాలి. తిండి తగ్గించాలి. పని ఎక్కువై, తిండి తగ్గి నీరసించి 
పోతుంకే పుష్టికరమైన ఆహారాన్ని సమృద్ధిగా తీసుకో వాలి. 


వీటన్నింటితో పాటు శరీరం సక్రమంగా "పెరగడానికి 
కాల్షియమ్‌, మెగ్నీషియమ్‌, భాస్వరమ్‌, ఇనుము లాంటి లవణాలు 
కావాలి. అందుకని వీటి కోసం ముల్లంగి, రాగి, ఆకుకూరలు 
మొదలైనవితినాలి. 
33 


-ఇలా మంచి అలవాట్లని చేసుకుంటే మన ఆరోగ్యం 
చక్కగా వుంటుంది. ఆరోగ్యం చక్కగా వుంకే మనస్సూ 
ఆహ్లాదంగా వుంటుంది. మనసు బాగుంకే ఆలోచనలు బాగుం 
టాయి. తెలివి తేటలు బాగుంటాయి. చక్కగా అభివ ఎది లోకి 
వస్తారు. సంఘంలో మంచి సానాన్ని సంపాదించగలరు. 


చెడ్డ అలవాట్లని చేసుకుంటే అంతకన్నా పెద్ద పొరబాటు 
లేదు. ఆరోగ్యం చెడిపోవడమే కారకుండా అందరూ దూరంగా 
పుంచుతారు.... 


అందుకని అలవాట్లని చేసుకోండి. కానీ, అవి మంచో, చెడో 
ముందు బేరీజు వేసుకోండి. ఆ తర్వాతే వాటిని దగ్గరకు 
రానీయండి. లేకపోతే దూరంగా వుంచండి. అంతే కాదు 
స్నేహితులు, బంధువులు ఎవరైనా అలవాటునో, పొరబాటునో 
చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపుతుంటే వాళ్ళనీ వాటి పాల 
బడకుండా కాపాడడానికి శాయళశ్ళక్తులా (ప్రయత్నించండి. 
చెడుని నిరసించండి. కానీ చెడ్డవాణ్లీ మరింత చెడ్డవాడుగా 
కానీయకండి. ఈ సంఘంలోఒకడుగా ఇదీ మన కర్తవ్యమే! 
ఏమంటారు? 





ఈ విషయాలు మోకు తెలుసా? 


మాంసకృత్తులు ఆహారంలో సమ ఎద్దిగా తీసుకుంకే శరీర 

పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగని బాగా ఎక్కువగా 

మాంసకృత్తులు తీసుకుంకే కండరాలు బాగా పెరగవు. 
34 


ఆహారం ఎప్పుడూ మోతాదు మించకుండానే తీసుకోవాలి. 
ఎక్కువ తీసుకుంటే మంచి మాట దేవుడెరుగు చెడు జరుగు 
తుంది. శరీరంలో [క్రమంగా [క్రొవ్వు పెరుగుతుంది... కండరాలు 
చక్కగా పెరగడానికి వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది. 


kx xk 


ఆహారంలో మసాలా పదార్థాలు, నూనెలు ఎక్కువగా 
తీసుకోవడం వల్ల కడుపులో పుళ్ళు (అల్సర్స్‌ లాంటివి 
రావడానికి అవకాశాలు ఎక్కువ. విటి కారణానే ఈ జబ్బులు 
రాకపోయినా, జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా 
వుండేట్లు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకని ఆహారం 
లో మసాలాలు, నూనెలు, నెయ్యి మొదలైనవి నాధ్యమైనంత 
తక్కువగాతీసుకోవాలి. 


కవు ప 


కాఫీ, టీ తీసుకుంటే ఎక్కువగా ఉత్సాహం వచ్చినట్లు 
అనుకుంటూ వుంటారు. కానీ ఇది నిజంకాదు. అలసటని 
బయటపడనీకుండా చేస్తుంది. దాని వల్ల జీర్ణక్రియ దెబ్బతిం 
టుంది. నీరసంగా అనిపిస్తే కాఫీ తాగడం కన్నా మంచినీళ్ళు, 
పళ్ళ రసాలు, పాలులాంటివి త్రాగడం మంచినీళ్ళు, పళ్ళర 
సాలు, పాలు లాంటివి త్రాగడం మంచిది. కాఖ అలవాటు 
వుంకే నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. 


శన వ 


తెరి 


మనకి ఏదైనా దెబ్బ తగిలినా, మరేదైనా అనర్ధం జరిగిన 
“నొప్పి'తో బాధపడుతుంటాం. బాధని కలిగించినా ఈ నొప్పి 
అనేది మనకి గొప్పవరం! నొప్పి రాగానే ఆ ప్రాంతాలలో 
శరీరానికి ఏదో చెడు జరుగుతోంది అనే విషయం తెలుస్తుంది. 
నొప్పి అనేది జా(గత్తని గుర్తుచేసే హెచ్చరిక. అంకే నొప్పి 
అనారోగ్యాన్ని తెలియజేసే గుర్తు అన్నమాట! నొప్పి లేకపోతే 
మనకి ఆయా అవయవాలలో ఎంత పెద్ద అనర్లాలు జరిగిపో 
తున్నాతెలీవుకదా!? శరీరం సూక్ష్మ జీవులనుంచి ఇతర అనర్జాల 
నుంచి ఎదుర్కోవడానికి రకరకాల రక్షణలని తనంతట తానే 
కల్పించుకుంటూ వుంటుంది. అటువంటి డిఫె ఫెన్స్‌ మెకాని 
జమ్స్‌లో జ్వరం కూడా ఒకటి! బలవంతాన మందులతో ఈ 
లక్షణాలని అరికట్టకూడదు. కారణాలైన వాటి విషయంలో ర్ధ 
తీసుకోవాలి. 


నే స శ 


కొంత మందికి వూరికూరికినే కోపం వస్తుంటుంది. ఇలా 
కోపం తెచ్చుకుని అందరితో దెబ్బలాడుతుంటారు. అలాంటి 
వాళ్ళకి శతృవు లెక్కు వుంటారు. అంతేకాదు “తన కోపమే 
తన శతృవు' అనే నానుడిని మిరు వినలేదూ? ఎవరి కోపం. 
వాళ్ళకే శతృవు. ఎన్నో నష్టాల్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని కూడా 
దెబ్బ తీస్తుంది కోపం. రక్త పోటుని పెంచుతుంది. గుండె 
వేగంగా కొట్టుకునేట్లు చేస్తుంది. ఎక్కువసార్హు శరీరాన్ని 
ఇలాంటి పరిస్థితులకు లోనుచేస్తే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిం 

ఏ6 


మంచివి న 
= కౌదు. అసలు కోపమనేది రాకుండా చూసుకుంటూ 
ఏ కషం వుండదు కదా? ఏమంటారు? 


రు 


శన x 


అ గాయ Wael అలాగే వుంకే వూరుకోకూ 
న్‌ cod గాలి లట్టుమచ్చలు లాంటివి పెరుగు 
ఫా ఖ్‌ వ ఎలి. అంతే కాదు శరీరం మిద వ 
soos MD పించినా పెద్దవాళ్ళకి చెప్పాలి, న్వానం 

౦లొని అన్ని భాగాల్ని శుభంగా చేతులతో 






గ 


గ 
జొ 





డం! 





/ 


గ్‌ 


గట్‌ 
జ్ఞా 


న! 
న్‌ 
న 
} 


శ 









+ p 
పా 
థి 
ALi a 


తోమి స్నానం చెయ్యడం వల్ల శుభ్రంతోవాటు శరీరంలో ఏ 
భాగంలో నయినా మార్పులు వస్తున్నా తెలిసిపో తుంది. 


ప్రథమ చికిత్స గురించి (ప్రథమంగా... 


హఠాత్తుగా అనారోగ్యం చేసినా, యాక్సడెంట్టులాంటివి 
జరిగినా వైద్యసహాయం అందేలోపు ప్రథమ చికిత్సని అందిం 
చాల్సిన అవసరం ఎంతో వుంది. అప్పటికపు పుడు అందించాల్సిన 
ప్రథమ చికిత్స వుంటుంది. వైద్యుణ్ణి కలిసేలోగా తీసుకోవలసిన 
జాగ్రత్తలుంటాయి. వైద్యుని దగరకు రోగిని తీసుకు వెళ్లాల్సిన 
పద్ధతుల గురించి తెలుసుకోవలసి వుంటుంది. 


ఈ (పథమచికిత్సను (ప్రధానంగా మూడు విధాలుగా 
పేర్కొనవచ్చు. వైద్యంలో ఎటువంటి అనుభవం లేనివాళ్లు 
చేయతగిన, చేయగల (ప్రథమ చికిత్స ప్రత్యేకంగా శిక్షణ 
పొందినవాళ్లు వైద్యుడు వచ్చేలోపు అందించే [పథమ చికిత్స 
రెండవ. రకం. ఆఖరుది - అవసరమైన శస్త్రచికిత్స, మరో చికిత్స 
చేసేలోపు రోగి పరిస్థితి విషమించకుండా వైద్యుడు అందించే ' 
(ప్రథమచికిత్స. 


అనుకోకుండా ఓ ప్రాంతంలో యాక్సిడెంట్‌ జరిగినప్పుడు 

అక్కడనుండి రోగిని ఆసుపత్రికి తరలించేలోపు కొంత (పథమ 

చికిత్సని అందించితీరాల్సి వుంటుంది. అంబులెన్స్‌ వెంటనే 

దొరక్కపోవచ్చు. వైద్యుడు దూరప్రాంతంలో వుండవచ్చు. 

అంకే వైద్యము అందటానికి కొంతసమయం పట్టవచ్చు. ఈ 
38 


లోపల అతడి పరిస్థితి విషమించకుండు కొన్ని జాగ్రత్తలు 
తీసుకోవలసి వుంటుంది. ఈ (పథమ చికీత్స అందరికీ 
తెలియాల్సిన అవసరం ఎంతో వుంది. 


విద్యుత్‌, ఉషము మొదలైన వాటిపట్ల యాక్సిడెంటయినా, 
ఏమైనా మాద పడి యాక్సిడెంటయినా ముందు రోగిని ఆ 

పరిస్థితులలో నుండి ఇవతలికి తీసుకురావాలి. ఇలా తీసుకురావ 
డం నీళ్లు, నిప్పు. విషవాయువులు, బరువైన వస్తువులతో 
యాక్సిడెంట్‌ జరిగితే చేయవచ్చు. విద్యుత్‌లాంటి వాటివల్ల 
యాక్సిడెంటైతే వాటిని దూరంగా తోసివేయాలి. 


తగిలిన గాయం, జరిగిన యాక్సిడెంట్‌ లేక కలిగిన అనా 
రోగ్యాన్ని బట్టి తర్వాత ప్రథమ చికిత్సని అందించాల్సి 
వుంటుంది. జలు రక్తం కారుతుంటే దానిని ముందాపాలి. 
గాయానికి కట్టుకట్టాలి. శ్వాస ఆగిపోతుంకే కృత్రిమ శ్వాస 
నందించాలి. గుండె ఆగిపోతుంకే దాన్ని మర్దన చేయాల్సివుంటు 
౦ది. విషాల్ని హరింపజేసే వాటిని ఇవ్వాల్సి వుంటుంది. 


ఆ తర్వాత రోగికి సాధ్యమైనంత త్వరలో పూర్తి వైద్యస 
హాయం అందేలా చూడాలి. అంకే వైద్యుడి దగ్గరకు (పథమ 
చికిత్స అందగానే తీసుకువెళ్లాలి. 


ఒకటి మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదం జరిగిన 

స్టలం నుండి వ్యక్తి ఇవతలికి తీసుకురానంతవరకు గాయం' 

తీవతంగానే వుంటుంది. ఇవతలకు తీయగానే చేయాల్సిన పని 
39 


తెలిసినవాళ్ళు (ప్రథమ చికిత్స నందించడం. మూడవది, అన్ని 
౦టికన్నా ముఖ్యమైనది యాక్సిడెంట్‌ జరిగిన స్ధలం నుండీ 
వైద్యుడి దగ్గరకు రోగిని తీసుకువెళ్లే పద్ధతి! తగిలిన గాయానికి 
ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తగా రోగిని ఆసుపత్రికి 
లేక వైద్యుడి దగ్గరకు తరలించాలి. స్పృహ తప్పిన లేక వాంతులు 
చేసుకుంటున్న రోగిని (ప్రక్కకి త్రిప్పి పడుకోబెట్టి వైద్య 
సహాయానికి తరలించాలి. ఎముక విరిగితే ఆ అవయవం కదలకు 
౦డా తీసుకురావాలి. అంబులెన్స్‌లాంటి ప్రత్యేక వాహనాల్లో 
రోగిని తీసుకువెళ్లడం అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లోనే 
స్టెచ్చెర్‌ చేతులమిద తీసుకురావాలి. ప్రయాణం ఎక్కువసేపు 
పస్టేటట్టయితే శిక్షణ పొందిన ప్రథమచికిత్సకుడు వెంట వుండి 
అవసరమైన (ప్రథమచికిత్సని అందించడం చాలా అవసరం. 

అవసరమైన సమయంలో (పథమచికిత్సను అవసరమైన 
విధంగా అందించడంవల్ల అనవసరంగా ప్రాణాలు పోకుండా 
కావాడవచ్చు. అంతేకాదు రోగి త్వరగా కోలుకోవడానికి ఈ 
కృషి సహకరిస్తుంది. 

రోగిని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్‌ లాంటివుంకే 
దానిలో (ప్రథమచికిత్సకు తోడ్పడే పరిస్థితులు ఉంటాయి. 
ఆసుపత్రి చేరేలోపు కావలసి వస్తే అంబులెన్స్‌లోనే రక్తాన్ని 
ఎక్కీంచవచ్చు. గుండె మర్దన, కృత్రిమ శ్వాస లాంటివాటిని 
దాన్లో వున్న శిక్షణ పొందిన వాళ్లు అందించడానికి వీలుంటు 


40 


ంది. మత్తునికాని, విరుగుడు పదార్దాల్ని కాని వెంటనే ఇవ్వడానికి 
కుదురుతుంది. ఈ పనులన్నింటినీ రోగిని ఆసుపత్రికి చేర్చే 
లోపే అంబులెన్స్‌లో చేయవచ్చు. అందుకని రోగిని ఆసుపత్రికి 
తీసుకువెళ్ళడానికి అంబులెన్స్‌ని పిలిపించడం మంచిది. 


పెద్ద పెద్ద ఆసుపత్రులలో అయితే ముందు అవుట్‌ 
పేషంట్‌ - వార్డుకి తీసుకువెళ్లడం మంచిది. అక్కడనుండి 
అవసరమైతే ఎమర్దన్సీ వార్లుకి తరలిస్తారు. లేకపోతే ఏ వార్డుకి 
అవసరమైతే ఆ వార్డుకి తరలిస్తారు. 


ఎక్కడైతే యాక్సిడెంట్లు జరగడానికి అవకాశముంటుందో 
ఆయా (ప్రాంతాలలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సెస్‌' వుండడం చాలా 
అవసరం. అందులో హైడ్రోజన్‌ పెరాక్సైడు ద్రావకం, ఆల్క 
హాల్‌, అయోడిన్‌ ద్రావకం, అమ్మోనియమ్‌ హైైడ్రాకై ఎడ్‌, అనాల్సిన 
- అమిడో వైరైన్‌, వలేరియన్‌, టించర్‌, కాఫేన్‌, వాలిడాల్‌, 
నై ట్రోగిజరిన్‌, కార్డియామిన్‌, పాపాసాల్‌ లాంటి కార్డియా 
వాస్కులర్‌ ఏజంట్‌, యాస్పిరిన్‌, వైననేటిన్‌ లాంటి యాంటీ 
మెంటిక్స్‌, సల్ఫా సిమైడ్స, యాంటిబయోటిక్స్‌, విరేచన 
పదార్దాలు, ధర్మామాటర్‌, బాండేజ్‌ సామగ్రి లాంటివన్నీ 
వుండాలి. 


ఫార్మాసిస్ట్‌ లందరికీ (ప్రథమ చికిత్సా విధానాలన్నింటి 

గురించి సంపూర్ణ అవగాహన వుండాలి. హఠాత్తుగా కలిగిన 

అనారోగ్యము లేక యాక్సిడెంట్‌కి ఏ మందులివ్వాలో, ఏ 
41 


మందులివ్వకూడదోతెలియాలి. అన్ని ఆసుపత్రులలో నూ స్రెచ్చెర్స్‌,. 
కచ్చెస్‌, ఆక్సిజన్‌, ముఖ్యమైన మందులు మొదలయినవన్నీ 
ఎప్పుడూ అందుబాటులో వుండేలా చూడాలి. మత్తు కలిగించే 
మందుల్నిగాని బలమైన డోస్‌ మందుల్ని కాని వాడినప్పుడు ఆ 
వివరాల్ని ఓరిజిష్టరులోరాసుకోవాలి. 





(ణీ 0 (| 


సూక్ష్మజీవుల బారినుండి శరిరాన్ని కాపాడ 
డం ఎలా? 


దాదాపు వంద సంవత్సరాల క్రితమే (ఫెంచ్‌ విజ్ఞనవేత్త, 
లూయౌపాళ్చర్‌, గాయం ద్వారా సూక్ష్మజీవులు ప్రవేశించడం 


42 


వల్ల దెబ్బతిన్న అవయవాలు కుళ్గిపోతున్నాయని నిరూపిం 
చాడు. ఆ తర్వాత జోనెషలిస్టైల్‌ అనే ఆంగ్ల శస్త్ర చికిత్సానిపు 
ణుడు కూడా అతి సూక్ష్మ (క్రిములు కొన్ని గాయం ద్వారా 
శరీరంలోకి (ప్రవేశించడం వల్ల ఆ (ప్రదేశం. పాడైపోతుందని 
నిర్ధారించాడు. దీన్ని “ఆసుపత్రి అంటు” అని అభివర్తించాడు. 
నికోలాప్‌ పిరోగోవ్‌ అనే రష్యన్‌ శాస్త్రవేత్త. అంతే కాదు 
అప్పట్లోనే అతడు ఆల్కహాల్‌, సిల్వర్‌నై(కైట్‌, అయోడిన్‌ 
లాంటి వాటిని గాయం మోద పూయడానికి పూనుకున్నాడు. 
మన చుట్టూ ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు 
శరీరాన్ని అంటి పెట్టుకుని తిరుగుతుంటాయి. పైనున్న శరీరా 
నికి, లోపలున్న మ్యూకస్‌ మంబేనికి ఇవి తగిలినా ఏమీ కాదు. 
ఎప్పుడైతే చర్మము కాని మ్యూకస్‌ మెంటబేన్‌ కాని కాస్త 
దెబ్బతిన్నా, కాలినా, తెగినా ఆ (ప్రదేశము నుండి అవి శరీరం 
లోపలికి ప్రవేశించి హాని కలిగించడం మొదలుపెడతాయి. ఈ 
సూక్ష్మ (క్రిములు క్రమంగా రక్త ంలోనికి ప్రవేశంచాయంకే అనా 
రోగం తీవ్రతరమవుతుంది. దాన్నే “సెప్పిస్‌' అంటారు. 


చాలా శస్త్ర చికిత్సలలో చర్మాన్ని తొలగించి 
చేస్తున్న ప్పుడు ఈ సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించి ఇన్‌ ఫెక్షన్‌ 
కలిగిస్తాయి. గాయానికి ఇన్‌ఫెక్షన్‌ కలుగకుండా చేయడాన్ని 
“యాంటి సెప్పిస్‌' అంటారు. ఇలాంటి స్థితిని 'ఎసెప్పిస్‌' 
అంటారు. 


గాయల్లోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు లోపలికి వెళ్లి హాని 
కలిగించకుండా నిరోధించే చర్యను “యాంటి సెప్పిస్‌' అంటారు. 
కుళ్గిపోయిన శరీరభాగాల్ని తొలగించడం ద్వారా, గడ్డకట్టిన 
రక్తా న్ని తీసివేయడం ద్వారా, గాయాల్లో వున్న ఫారెన్‌ బాడీస్‌ 
తొలగించడం వల్ల ఇన్‌ ఫెక్షన్‌ని నిరోధించవచ్చు. గాయాన్ని 
ఇన్‌(ఖారెడ్‌ కిరణాలకు తగిలేట్టు చేయడం ద్వారా, సోడియమ్‌, 
కొరెడ్‌ లాంటి ద్రావకాల్ని గాయం మాద పోయడం ద్వారా 
ఇన్‌ఫెక్షన్‌ లోపలకు (పాకకుండా చూడవచ్చు. గాయంలోని 
(క్రిముల్ని నాశనం చేయడానికి వుపయోగించే రసాయనాలు 
గాయం దగ్గరున్న కణాలు దెబ్బతినేట్లు చేస్తాయి. అందుకని 
రసాయనాల్ని వాడేప్పుడు జాగ్రత్త చాలా అవసరం. 


కొన్ని పనులు చేస్తే పొరబాట్లు ఎలా అవుతాయో, కొన్ని 
పనులు చేయకపోవడం పొరబాటు అవుతుంది. అందుకని 
పథమచికిత్సా వివరాలన్సీ మో ఉపాధ్యాయుల ద్వారా 
తెలుసుకోండేం....... 


(పథమ చికిత్స గురించి కూడా పిల్లలు తెలుసుకోవాలి. మో 
స్నెహితులలో ఎవరైనా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతే 
వెంటనే ప్రక్కనున్న మీరు ఏమి చెయ్యాలి! గబుక్కున మంటలు 
లేస్తై ఎటువంటి జాగత్తలు తీసుకోవాలి? ఏ ఫిక్సిక్‌కో వెళ్ళి 
సప్పుడు హఠాత్తుగా ఏ కుర్రవాడో నీళ్ళలో మునిగి పోబోతు 
౦కే బయటకు తీస్తారు. అప్పుడు వెంటనే ఏమి చెయ్యాలి? 


కరెంట్‌ షాక్‌ తగిలితే ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్టితుల్లో మనం 
తీసుకోవలసిన జాగ్రత్త లేమిటి? అనే విషయాలు అందరూ 
తెలుసుకునుండాలి. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందో కదా... 
అలాగే మనందరిలో వుండేది ఒకే రక్తమైనా. దాంట్లో [గ్రూపు 
లుంటాయి. మన రక్తం ఏ (గూపో తెలుసుకునుండాల్సిన 
అవసరం ఎంతైనా వుంది. హఠాత్తుగా మన శరీరానికి రక్తం 
అవసరమైందంకేు, ఎక్కించాలంటే మన రక్తం ఎ (గూపో 
తెలిసుంటే వెంటనే ఆ గ్రూపు రక్తాన్ని తెప్పింబ ఎక్కించవచ్చు. 
లేకపోతే అప్పుడు [గూ పేమిటో తెలుసుకుని ఆ తర్వాత ఆ 
(గ్రూప్‌ రక్తాన్ని తేవలసివుంటుంది. ఆలశ్యమైపోతుందికదా? 
కాబట్టి మన రక్తం ఏ (గూపో మనం తెలుసుకుని ఉండడం 


అవసరం. * 


45 


భిన్నత్వంలో ఏకత్వం 


భిన్నత్వంలో ఏకత్వం 


సృృషిసు ౦ది సహజత్వం 
లు PT 2.) 


అవయవాల అన్యోన్యం 
ఆరోగ్యకరం దేహానికి 

రాష్ట్రాల రస సమైక్యం 
“'క్రమకరం దేశానికి 


ఏ అవయవం లోపించినా 
ప్రాప్తిస్తుంది వైకల్యం 
ఏ రాషం కలోలమెనా 

Wy రా యా 
వికటిస్తుంది భవితవ్యం 


నీ దేహం దేశం ఒకటను 
భావం కలగాలందరిలో 
అప్పుడే మనకు ఆరోగ్యం 
వెల్లివిరియ నిల సౌభాగ్యం 


46 


